Registered No. HSE -49/ 2016 


ఈశ్ 
ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


FAC 


R 


ANDHRAP 


आध्रप्रदेश 


A 
PRADESH 


evan 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 20 


AMARAVATI, MONDAY, MAY 20 , 2019 


G. 91 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 


REVENUE DEPARTMENT 

( Land Acquisition) 
DRAFT DECLARATION 


Rc.No. B / 135 / 2016 


bo 


ప్రకాశంజిల్లాభూసేకరణ ప్రకటన 

Date : 03- 3 -2017 
ఫారం నెం . VII 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు, 
పారదర్శకత చట్టంలో సెక్షన్ 19(1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 25 సబ్ రూల్ ( 1) ననుసరించి ) 

రూఢి ప్రకటన 
ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్ధం అనగా పూలసుబ్బయ్య వెలిగొండ 
ప్రాజెక్టు 7R /14R సబ్ మైనరుకాల్వ నిర్మాణము కొరకు భూమికావలయునని శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య 
వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు భావించినందున , 2013వ సంవత్సరము 30వ చట్టంలోని 15వ విభాగం ననుసరించి 
సంబంధిత వ్యక్తుల నుండి వచ్చిన అభ్యంతరములపై విచారణజరిపినపిమ్మట శ్రీయుత స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య 
వెలిగొండ ప్రజెక్టు , ఒంగోలు వారు సంతృప్తి చెంది ఈ దిగువ షెడ్యూలు దాఖలా భూములను ప్రజా ప్రయోజనముల నిమిత్తం 
భూసేకరణగావించుటకు నిర్ణయించినారు . ఈ క్రింది రూఢి ప్రకటన 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 19( 1) విభాగంనను 
సరించి చేయబడినది . 

రూఢి ప్రకటన 
శ్రీయుత స్పెషల్ డిప్యూటి కలెక్టరు, యల్ .ఎ . ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారు 2013వ సంవత్సరం 30వ చట్టంలోని 
19(1 ) విభాగంననుసరించిన ఈ దిగువనుదహరించిన షెడ్యూలు దాఖలా భూములు మరియు సుమారుగా వాటి విస్తీర్ణంలను 
ప్రజా ప్రయోజనమునకె అనగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 7 R/ 14R సబ్ మైనరు కాలువ నిర్మాణము కొరకు భూమి 
అవసరమైనవని ఇందుమూలంగా ప్రకటన చేసియున్నారు . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , May 20 , 2019 


చెట్లు 


షెడ్యూలు 
జిల్లా: ప్రకాశం మండలము : మార్కాపురం 

గ్రామము నెం. : 92 భూపతిపల్లి 
భూసేకరణ సంబంధిత ఆసామీ పేరు , సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 
|క్రమ | సర్వేనెం ., మొత్తం 
| క్రింద | ( పట్టాదారు) మరియు | ( అనుభవదారు ) మరియు | 

మరియు 
సంఖ్య స .డి . నెం . విస్తీర్ణం | భూస్థితి .విస్తీర్ణం | చిరునామా 

ఉత్తరం దక్షణం తూర్పు పడమర కట్టడముల 
ఎ . సెం . 

చిరునామా 
ఎ . సెం . 

వివరాలు 
| 1 . | 684 / 1 | 2. 00 సర్కారు | 0. 02 | మాదిరెడ్డి పుల్లమ్మ | మాదిరెడ్డి పుల్లమ్మ | 684/1 ] 684/2 | 684/ 3/ 684 /1 | మిర్చి, బోరు 
పుంజ భర్త వెంకటేశ్వరరెడ్డి | భర్త వెంకటేశ్వరరెడ్డి 

B | పారుదల 
2 . | 684 / 3 | 3. 76| సర్కా రు | 0. 58 |గాయం పెద్దిరెడ్డి |గాయం పెద్దిరెడ్డి | 690 | 683 | 695 | 984 / 1 

| దుక్కి 
పుంజ తండ్రి 
రామిరెడ్డి | తండ్రిరామిరెడ్డి 


695 


684 / 2 


C 


దుక్కి 


పుంజ 


678 


మిర్చి , 


బోరు 


స్తంభం - 1 


683 
3. | 690 / 3 | 3. 97| ఇనాం | 0. 04 | బండి శంకరరెడ్డి 

బండి శంకర రెడ్డి | 689 | 684 | 695 | 688 

88 | కంది , బోరు 
691 

690/ 1 
పుంజ తండ్రి చిన్నకాశిరెడ్డి తండ్రిచిన్నకాశిరెడ్డి 

పారుదల 
4 . | 683 / 2 | 4 . 08 | ఇనాం | 0. 01 లోకసానిరామిరెడ్డి | లోకసాని రవిశంకర్‌ రెడ్డి | 684 | 680 | 684 | 682 

తండ్రి ఆవులయ్య తండ్రిరాజారెడ్డి 
లోకసాని పెద్దరాజులయ్య| 

తండ్రి 
రామిరెడ్డి 
5 . | 667 | 1. 37 | సర్కారు | 0. 08 | తాడువాయిబాపనయ్య |తాడువాయి బాపనయ్య | 684 | 668 | 696 | 678 

666 
పుంజ 

తండ్రి పెద్ద సుబ్బరాయుడు తండ్రిపెద్ద సుబ్బరాయుడు 
0. 02 | మాదిరెడ్డి సుబ్బమ్మ | మాదిరెడ్డి వెంకటరెడ్డి 
భర్త నారాయణరెడ్డి | తండ్రి సుబ్బారెడ్డి 

పారుదల 
మాదిరెడ్డి వెంకటరెడ్డి 
తండ్రి సుబ్బారెడ్డి 

మాదిరెడ్డి లక్ష్మిరెడ్డి 

తండ్రి సుబ్బారెడ్డి 
6 . | 696 | 1. 13 | సర్కారు | 0. 05 సానికొమ్ము వెంకటరెడ్డి | సానికొమ్ము వెంకటరెడ్డి | 695 | 666 | 697 | 667 దుక్కి 
పుంజ తండ్రి కొండారెడ్డి |తండ్రి కొండారెడ్డి 

కరెంటు 
సానికొమ్ము చిన్న సానికొమ్ము చిన్న 
0 . 04 | వెంకటరెడ్డి వెంకటరెడ్డి 

దుక్కి 
తండ్రి కొండారెడ్డి తండ్రి కొండారెడ్డి 
0 . 04 సానికొమ్ము కొండారెడ్డి | సానికొమ్ము కొండారెడ్డి 

తండ్రి కొండారెడ్డి తండ్రి కొండారెడ్డి 
7 . | 666 | 1. 68 | సర్కారు | 0. 03| సానికొమ్ము వెంకటరెడ్డి | సానికొమ్ము వెంకటరెడ్డి | 696 | 669 | 665 | 667 

664 
పుంజ 

తండ్రి కొండారెడ్డి తండ్రి కొండారెడ్డి 
0. 02 | సానికొమ్ము చిన్న సానికొమ్ము చిన్న 
వెంకటరెడ్డి 

వెంకటరెడ్డి 
తండ్రి కొండారెడ్డి తండ్రి కొండారెడ్డి 
0 . 02 | సానికొమ్ము కొండారెడ్డి | సానికొమ్ము కొండారెడ్డి 

తండ్రి కొండారెడ్డి |తండ్రి కొండారెడ్డి 
8 . | 697 / 1 | 3. 70 | సర్కారు | 0. 04 |దొండేటి ఆనంతరెడ్డి | తిరుమలరెడ్డి రమణరెడ్డి | 698 | 665 | 697/ 2 | 699 | దుక్కి 

695 | 659 | 699 
పుంజ తండ్రిచిన్నగురవారెడ్డి |తండ్రిగాలిరెడ్డి 

0 . 03 | తిరుమలరెడ్డి వెంకట | తిరుమలరెడ్డి ఈశ్వర 

రమణారెడ్డి 

తండ్రిగాలిరెడ్డి తండ్రిగాలిరెడ్డి 
0. 06 | తిరుమలరెడ్డి ఈశ్వరరెడ్డి |దొండేటి ఆనంతరెడ్డి 

కంది , బోరు 

పారుదల 
తండ్రిగాలిరెడ్డి తండ్రిచిన్న గురవారెడ్డి 


దుక్కి 


668 


ANDHRA PRADESH GAZETTE, May 20 , 2019 


697 


664 


699 


657 


700 


660 
656 


దుక్కి 


దుక్కి 


9. | 665 | 2. 29 సర్కారు | 0. 05 | బైళ్ళ బాల చెన్నయ్య దేవవరపు హరికృష్ణారెడ్డి | 697 | 664 | 659 | 666 

దుక్కి 
పుంజ తండ్రి యర్రయ్య తండ్రి వేమరెడ్డి 
0. 21 | సానికొమ్మురామిరెడ్డి సానికొమ్మురామిరెడ్డి 

దుక్కిబోరు 
తండ్రి కొండారెడ్డి తండ్రి కొండారెడ్డి 

పారుదల 
10. | 659 | 9. 71 | సర్వీసు | 0. 03 | దూదేకుల చిన్నకాశిం దూదేకుల నన్నే 

658 665 

| మిర్చి , 
సాహెబ్ 
ఇనాం 

661 
సాహెబ్ 

664 
పుంజ 

తండ్రికాశిం సాహెబ్ తండ్రికాశయ్య 
0. 02 | దూదేకుల మహమ్మద్ దూదేకులగాలిసాహెబ్ 

జొన్న 
|తండ్రికాశింసాబ్ తండ్రికాశయ్య 
0. 02 | తిండి వెంకట లక్ష్మమ్మ దూదేకుల మహమ్మద్ 

మిర్చి 
|భర్త వెంకటరెడ్డి సాహెబ్ తండ్రికాశయ్య 
0. 02 | గిలమారు వెంకటేశ్వరరెడ్డి | దూదేకుల చిన్నకాశయ్య 

తండ్రిబసిరెడ్డి తండ్రికాశయ్య 
0. 02 | దూదేకుల పెద్ద కాశిం దూదేకుల పెద్ద 
సాహెబ్ 

కాశయ్య 
తండ్రికాశిం సాహెబ్ | తండ్రికాశయ్య 
దూదేకుల నన్నే సాహెబ్ | 

గొలమారు ఈశ్వరమ్మ 
తండ్రికాశి సాహెబ్ | భర్త వెంకయ్య 
0 . 17 | దూదేకులగాలెసాహెబ్ | 

తండ్రికాశిం సాహెబ్ 
11 . | 664 | 5 . 09 | ఇనాం | 0. 13 | కాటమాల భూశమ్మ గంజరుపల్లి అనంతమ్మ | 666 | 663 | 661 | 669 | 

665 662 
| భర్త జయరావు భర్త అల్లూరయ్య 

659 
తుమ్మేటి ఆదెమ్మ 
భర్త చిన్నపిచ్చయ్య 

పెండ్యాల అల్లూరమ్మ 

భర్త వెంకయ్య 
12. 1661 /1 | 2. 28 | సర్కారు | 0. 05 || పోలింటి ఆదెమ్మ గంజరుపల్లిఅనంతమ్మ | 659 | 659 | 661 / 2 664 

పుంజ భర్త బక్కయ్య భర్త అల్లూరయ్య 

662 
పెండ్యాల ఆల్లూరమ్మ తుంబేటి ఆదెమ్మ 
తండ్రి వెంకయ్య భర్త చిన్నపిచ్చయ్య 
తుంబేటి ఆదెమ్మ పెంట్యాల అల్లూరమ్మ 
భర్త బక్కయ్య భర్త వెంకయ్య 
గొలమారు ఓబులమ్మ 

భర్త హనుమంతారెడ్డి 
మొత్తము 1 .80 
య . సెం . 


దుక్కి 


దుక్కి 


పుంజ 


ఈ భూముల ప్లాను శ్రీ స్పెషల్ డిప్యూటి కలెక్టరు యల్ .ఎ , ఆర్ & ఆర్ యూనిట్ , కంభం వారి కార్యాలయంలో 
ఉంచడమైనది .దానిని ఈ కార్యాలయపు పనివేళలలో ఏ సమయంలోనైనా తనిఖీ చేసుకోవచ్చును . ఈ భూసేకరణ వలన 
నిర్వాసితులయినవారు ఎవ్వరును లేరు . 


డి . సుదర్శనం, 
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), 
పి . యస్. వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette . cgg . gov.in 


